UNIVERSAL 
LIBRARY 
ష్‌ 


OU 20408 


Advddl | 
IvVSdAIAINN 


+ 
A UNIVERSINY LIBRARY 


ఇ 
a 


| య! | 
4 Accession No 


ip 


ecturned on or before the date last marked below 


మా 





కాం Re 


es 


రచయిత 
మారేమండ రామారావు, యం ఏ, పిహెచ్‌ డి. 
చర్యితాచాడ్పుడు - నివొంతభొణాల 
ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు 








శత nn nna sae na nnn Mm nh An nn 


నీఠిరో 

బుద్ధభగవానుడి ధాతువుమీద నిర్మించబడిన మహావై త్యముక 
బోధిసత్వ నాగార్జునుడు నివసించిన (శ్రీపర్వతమూ, కళాపిపాసుల్య 
సమ్యక్సంబుద్ధపాదభ కులూ అయిన ఇక్వాకురాజపుత్రికలు తయా 
చేయించిన లోకో త్రరశిల్పాలూ, ఇక్ష్వాకు చక్రవర్తుల రాజధాని అయి 
విజయపురీ గల నాగార్జునకొండలోయ ఆంధ్రులందరికీ పుణ్యస్థల 
1926 నుంచీ యిక్కడ జరుగుతూన్న ఖననపరిశోధనకి ఫలితం 
ఇక్కడ ఎన్నో అద్భుతములై న అవశేషాలు వెలికి వస్తున్నాయి. 

నాగార్జునసాగరకట్ట నిర్మాణం పూర్తి అవడంతో ఈలోం 
యావత్తూ కృష్ణాజలం లో లీనం అయిపోతుంది. ఆ మీద ఈ పుణ్యస్థల 
“కలలోని వార” అయిపోతుంది, ఈలోగానే ఇక్కడికి యాత్ర చే 
ఈ పుణ్యస్టలాన్ని దర్శించి ఆంధ్రులంతా తమ విధిని నిర్వహించాలి 

ఈ లోయనిగురించిన వివరాలు ప్రభుత్వంవారి ప్రచురణలతీ 
ఉన్నవి. అవి సామాన్యులకి అందుబాటులో లేవు. ఈ పుణ్యకేశ్రాని 
చూడబోయేవారి ఉపయోగార్థం ఈ చిన్నపుస్తకం వ్రాయబడింది. దీనిలో 
నాగార్జునకొండ ప్రాముఖ్యం సంగ్రహంగా చెప్పబడింది. ఇక్క 
శిల్పాల ఫొటోలు కొన్ని పుస్తకం చివర వేయబడినవి మిగతవి ఎక్క 
అభిస్తాయో సూచించబడింది. 

ఈ (గ్రంథం విషయమై ఆసక్తి చూపి, దీనిని చక్కగా ముద్రించి 
అజంతా (పచురణాధిపతులకు నా కృత ద్ధి 

ఈ పుస్తకం ఆంధ్రలోకం యొక్క ఆదరాభిమానాలని పొం 
శుంస్లీని నేను ఆశిస్తున్నాను. 


హైదరాబాదు 
వని! మూరేవుండ రామారాల్రు 


ఉనికి, ప్రాముఖ్యము 3 





సుప్రసిద్ధమైన బౌద్దతీర్ధం ఒకటి ఉండేది. ఇక్కడ అంతకుపూర్వమే 
బుద్దుడి ధాతువుమీద నిర్మించబడిన మహాచై త్యం ఉండేది. అది 
స అయిపోతే ఇక్వాకురాజులకాలంలో దానిని జీర్హోద్ధారం చేసి, 
దానికి చక్కని శిల్బాలుగల చలవరాతి పలకలు మలిచారు. చై నా, 
సింహళం మొదలయిన దూరదేశాలనించి అనేకమంది బౌద్దులు 
ఇక్కడి తీర్చాన్ని దర్శించడానికని యాత్రలు చేశారు 

ఈ విధంగా చెట్టుచేమలతోటీ, వన్యమృగాలతోటీ భయంక 
రంగా ఉంటూవచ్చిన ఈనాగార్జునకొండలోయ ఒక్కసారిగా తన 
పూర్వవై భవాన్ని బయలుపరచింది. ఇక్కడికి దగ్గరలోనే నంది 
కొండవద్ద (పభుత్యంవారు కృష్ణకి అడ్డంగా ఒక కట్ట నిర్మిస్తు 
న్నారు. దీనికి ఫలితంగా కృష్ణనీరు పైకి ఎగతన్ని నాగార్జునకొండ, 
లోయ యావత్తునూ ముంచివేస్తుంది. అందుకని (ప్రభుత్వంవారు 
ఈలోయ అంతటా ఖననపరిళోధన సాగించి ఇక్కడి ప్రాచీ 
సావశేషములనన్నిటినీ బయటికి తరలించడానికి (ప్రయత్నం 
చేస్తున్నారు. 





ము 
నాగార్జునుడు, గాగ నాగార్జున కొండ 


ఈ నాగార్జునకొండలోయలో కృష్ణఒడ్డున నాగార్జునకొండ 
అనే పేరుగల పెద్దకొండ ఒకటి ఉన్నది. ఈ కొండకి ఈ పేరు 
నాగార్జునుడనే వ్య_క్తినిబట్టి వచ్చి ఉంటుంది. ఈ కొండకి ఈపేరు 
చిరకాలంనించీ ఉంటూ వస్తూన్నది. అందువల్ల నాగార్జునుడీ 
సంబంధాన్నిగురించి ఇక్కడ సంగ్రహంగా చెప్పడం ఉచితం. 

బౌద్ధుల వాజ్బయంలోనూ, గాథలలోనూ నాగార్జునుడీ 
"పీరు తరుచుగా కనిపిస్తుంది. ఈ (ప్రశంస చై నా, టిబెటుదేశాలలో 
ఎక్కువగా ఉన్నది. నాగార్జునుడనే “పేరుగల వ్యక్తులు ఇద్దర 
ఉండేవారు. అందులో ఒకనాగార్జునుడు క్రీ. శ. 2వ శతాబ్దిలో 
ఆంధ్రసాతవాహనచక్రవ ర్తి అయిన యజ్ఞశ్రీ సాతకర్ణి సమకాలి 
కుడుగా వుండేవాడు. రెండవ నాగార్జునుడు క్రీ. శ. 6వ శతాబ్దిలో 
ఉండేవాడు. ఇద్దరూ ఆం(ధదేశంలో బౌద్ధమత (ప్రచారం చేశారు. 

మొదటి నాగార్జునుడు నాగార్జున బోధిసత్వుడనీ, నాగార్జున 
పూస అనీ చాలా ప్రసిద్ది కెక్కాడు. విదేశాలలో ఈ మహ 
సీయుడు బుద్దుడి తరువాత మళ్ళీ అంతటి వాడని కీ ర్తి చెందాడు 
టిబెటుదేళంలోని ఒక గాథననుసరించి ఇతడు ్రీపర్వతముమీ. 
నివసించినట్లు తెలియవస్తుంది. ఈ (శ్రీపర్వతమనే పేరు నాగార్హుః 


నాగార్జునుడు, నాగార్జున కొండ 5 


ha) 











కొండకి వర్తిస్తుంది. అందువల్ల నాగార్జున బోధిసత్వుడు ఈ 
కొండమీద నివసించడంవల్లనే ఈ కొండకి నాగార్జునకొండ 
అనే పేరు వచ్చింది అని నిర్ణయించవచ్చును. 

ఈ నాగార్జునుడు విదర్భ దేశంలో జన్మించిన బ్రాహ్మణుడు. 
మహామేధావి అయిన ఇతడు బాల్యంలోనే సర్వశాస్త్రములను 
అభ్యసించి, హేతువిద్యలోనూ, ఇందజాలంలోనూ నిపుణుడు 
ఆయాడు. యౌవనంలోనే నన్యసించి ఇతడు దేశాటనం చేశాడు. 
హిమాలయాలలో ఒక ముసిలి భిక్షువువద్ద ఇతడు ఎన్నో మహా 
యాన బౌదముత (గంథాలని చూచి, వాటి సారం (గహించాడు., 
ఆమీద నాగార్జునుడు సింహళద్వీపానికి పోయి అక్క_డనించి మరి 
కొన్ని (గంథాలు తెచ్చాడు. వీటిలో చాలా (గంథాలమీద ఇతడు 
నక్క_ని వ్యాఖ్యానాలు (వ్రాసి మహాయానమతం అందరికీ తెలిసే 
ఎట్టు చేశాడు. ఆమీద ఈ మహనీయుడు తన వొండిత్యాన్ని, 
కపజ్ఞనీ తోడుచేసుకొని మాధ్యమికవాదమూ, శూన్యవాదమూ 
౨నే క్రొత్త సిద్ధాంతాలని (ప్రతిపాదించి, (ప్రచారం చేశాడు. అనేక 
మంది శిష్యులూ, (ప్రశిష్యులూ ఈ సిద్ధాంతాలని దేశమంతా (ప్రచారం 
వేశారు. ఈ ఆచార్యుడు వ్యాఖ్యానములుకాక 24 స్వతంత్ర 
గంధాలు (వాళౌడు. 

నాగార్జునుడు కొంతకాలం కుషాను రాజైన హువిష్కుడి 
కిస్థానంలో ఉన్నాడు. ఆమీద విదర్భలో ఒక సంఘారామంలో 
"ంతకాలం నివసించాడు. చివరకి కృష్ణాతీరాన వున్న (శ్రీపర్వతం 
నాగార్జునకొండ) మీది విహారంలో జీవిత శేషం గడిపాడు, 


6 నాగార్గునకొం౦ండ 





ఈ బౌద్ధాచార్యుడు భారదేశపు తాత్త్వికులలో అ(గ్ర(్రోణికి 
చెందినవాడు. ఇతడు వె ద్యశాస్త్రంలో మంచి ప్రావీణ్యం సంపా 
దించి సుశుతమనే ఆయు ర్వేదగంధానికి వ్యాఖ్యానం (వాళాడు, 
ఇతనికి రసాయనశాస్త్రంలో చక్కని (ప్రవేశం ఉండేది స్వర్ణ 
యోగం కనిపెట్టి ఇతడు రాళ్ళను బంగారంగా మార్చాడట ! 

' యజ్ఞశ్రీ చక్రవర్తి ధాన్యకటకం (అమరావతి లోనూ, 
బోధిసత్వనాగాధ్దనుదు (శ్రీపర్వతం (నాగార్జునకొండ) మీదనూ నివ 
సిస్తూ, ఇద్దరూ మి(త్రులై చాలా సన్నిహితులుగా ఉండేవారు. ఈ 
బౌద్దావార్యుడి (ప్రేరణవల్ల నే జగ్మత్చసిద్ధమైన అమరావతీ మహా 
వై తానికి లోకో త్తరములైన శిల్పములతో అలంకరింపబడిన 
(వాకారం నిర్మించబడింది. 

ఈ విధంగా (శ్రీపర్యతంమీదో నివసించి బోధిసత్వ నాగా 
ర్థునుడు నాగార్జునకొండలోయనీ, యావదాంధ్రదెశాన్నీకూడా 
పవిత్రం చేశాడు, 


£ 





ఇక్‌ కు రాజులు 


క్రీశ 8వ శతాబ్దిలో నాగార్జునకొండలోయలోని విజయపురి 
రాజధానిగా సుమారు ఎభె సంవత్సరాలకాలం దక్షికాపధ (పాగా 
గాన్ని ఇక్ష్వాకువంశీకురై న రాజులు పరిపాలించి (పఖ్యాతులై నారు. 
ఏరి పరిపాలనాకాలం ఆంధ్ర దేశచరిత్రలో ముఖ్య మైనఘట్టం. 
పురాణములలో (ప్రాచీనరాజవంశముల (ప్రశంస ఉన్నది. 
వాటిరో ఆయా రాజవంశముల పేర్లు, వంశముల (కమమూ, 
ఆ వంశాలలోని రాజుల పేర్లూ వారి పరిపాలనాపరిమితీ మొద 
లయిన అంశాలు ఉన్నవి ఇందులో ఆంధరాజుల (పశంసకూడా 
ఉన్నది ఈ ఆం|ధరాజాులే సాతవాహనరాజులు. ఈ ఆంధ్రసాత 
వాహనవంశంలో ముపష్పయిమంది రాజులు 450 సంవత్సరాలు 
షరిపాలించినతర్వాత (క్రీ. శ. 218 ప్రాంతంలో వారి స్మామాజ్యం 
ంతరించింది. ఆతర్వాత మరి 50, 60 సంవత్సరములకాలం 
tp సమకాలికులుగా పరిపాలించారు. 
ందులో కొందరు సాతవాహనుల కాలంనించీ ఉంటూ వచ్చారు. 
ఇనాం వారిలో ఆం|(ధభృత్యులూ, (్రీపర్వతీయులూ ముఖ్యులు. 
4 ంండువంశాలవారూ ఆం|ధులలోనివారే అని పురాణములలో 
కల పురాణములలోని (శ్రీపర్వతీయులే, శాసనముల 


8 నాగార్జునకొండ 
"a tna a ata a aa area a aa ara a ale ta ale a an a nan na a ఆల 
వల్ల తెలియవచ్చే ఇక్వాకువంశీయులని చరిత్రకారులు నిర్ధ 
యించారు. 

ఇత్వెకువంళం చాలా (ప్రాచీనమైనది. వేదవాజ్మయం 
తోనూ, పురాణములలోనూ ఈ వంశం (ప్రశంస ఉన్నది. ఈ 
వంశపు రాజులు అయోధ్యా, మిథిలా, వై శాలీలవంటి కేంద్రాల 
నించి రాజ్యంచేశారు. ఈ వంశీకులు అనేకమంది దక్షిణాపథానికి 
వలస వచ్చి ఇక్కడ స్థిరపడి కొన్ని రాజ్యాలు స్థాపించుకున్నారు. 
వీరిలో కొందరు ఆంధధులలో కలిసిపోయి, (క్రమక్రమంగా దడి 
ఇంగా వ్యాపించి, సాతవాహనసామాజ్యం వైభవంగా సాగు 
తూన్న కాలంలో నాగార్దునకొండప్రాంతంలో స్థిరపడ్డారు. క్రీ. శ. 
2వ శతాబ్దిలో ఈ వంశీకులలో కొందరు (ప్రబలులై సాతవాహన 
చక్రవర్తులకు మహాతలవరు లనే పేర సామంతులుగా ఉండేవారు. 

(క్రీ. శ, మొదటి పాదాంత్యంలో సాతవాహాన సా(మాజ్యం 
క్షీణించింది. నాలుగవ పులోమావి అనే రాజు మరణించడంతో 
ఆది అంతరించింది. ఆమీద సామంతులు స్వతంత్రులయారు. 
రాజవంశంయొక్క_ వివిధశాఖలవారు ఎక్క_డివారు అక్కడ 
స్వతంతులె , ఎవరికి దొరికిన భూమిని వారు ఆక్రమించి స్వతం 
(తంగా పాలిస్తూ వచ్చారు. ఈ సమయంలో వాసిష్టీపుత్రచొంత 
మూండసనే ఇక్షా సవంశీయు శు విజృంభించాడు. సామంతమండ 
లీకులు కొంతమందిని కూడగట్టుకుని ఇతడు దిగ్విజయం (ప్రారం 
భించి, మిగిలివున్న సాతవాహన వంశీయులందరినీ జయించి 
స్వతర్మక్రరా జ్యస్థాపన చేశాడు. 


ఇత్వైకురాజులు ర్తి 





ఇక్వెకువంశంలో నలుగురు రాజులు స్వతంతులుగా పరి 
పాలన చేశారు. వారిలో మహారాజ వాసిష్టీపుత చాంతమూలుడు 


మొదటివాడు. ఇతనిని మొదటి చాంతమూలుడనికూడా వ్యవహ 
శిస్తారు. ఇతనికి చాంతి(శ్రీ, హమ్మ (శ్రీ అని యిద్దరు సోదరీలు 
ఉండేవారు. ఈ రాజు భార్య మాఢరీదేవి. మొదటి చాంతమూలు 
డికి మహారాజ శ్రీవీరపురుష దత్తుడనే కుమారుడు, అడవి 
చాంతి(శ్రీ అనే కుమార్తె ఉండేవారు. ఇందులో పురుషదత్తుడు 
ఉజ్జయినీరాజప్యుత్రిక అయిన రుద్రధరభట్టారికను, భటిదేవను, 
తన మేనత్తల కుమార్తెలు ముగ్గురినీ వివాహం చేసుకున్నాడు. 
ఇతనికి మహారాజ ఏహువుల చాంతమూలుడనే కుమారుడూ 
కొడబలి(శ్రీ అనే కుమా_రె వుండేవారు. వీరిలో కొడబలి(శ్రీ వన 
వాసిమహారాజును వివాహం చేసుకున్నది. ఇక్ష్వాకుల ఆడపడుచులు 
కొందరు ధనకులు, పూగియులు అనే తెగలవారికి కోడళ్లుగా 
నైళ్లారు. ఇత్వాకువంశంలోని కడపటిరాజు_(శ్రీరుణపురుషదత్తుడు. 

ఇక్ష్వాకువంళశ్రీయులు 100 సంవత్సరములు పాలించినట్లు 
కొన్నిచోట్లను, 52 లేక 50 సంవత్సరములు పాలించినట్లు కొన్ని 
చోట్లను పురాణములలో చెప్పబడి ఉన్నది. ఈ రెండు కాలపరి 
ముతులూ సరియైనవే కావచ్చును. ఈ రాజుల శాసనములనుబిట్టీ 
సర్వ 85 సంవత్సరములై నా పరిపాలించినట్లు తెలుస్తూంది. 
మొదటి చాంతమూలుడు ఎంతకాలం ఏలినదీ సరిగా తెలియదు. 
(అతడు 16, 17 ఏళ్ళు పాలించి ఉండవచ్చును. ఇక మిగిలిన $50 
సంవత్సరములూ ఇక్ష్వాకులు సాతవాహనులకు సామంతులై మహో 


10 నాగార్జున కొండ 








తలవరులుగా ఏలినకౌలం కావచ్చును మొదటి చాంతమూలుడు 
(క్రీ శ. 218.235 నడుమ, వీరపురుషదత్తుడు [క శ. 285-255 
నడుమ, రెండవ చాంతమూలుడు 255-266 నడుమ, రుళుప్పరుష 
దత్తుడు 266.270 నడుమ పరిపాలించినట్లు నిర్ణ యించవచ్చును. 
మెదటో చఛచాంతమూలమనవోరావి : ఇతడు మహావైభ 
వంతో పరిపాలన చేసిన (ప్రతిభాశాలి ఇతడు అశ్వ మేధాగ్ని షోమ 
వాజపేయాగ్ని హో(త్రము లనే యజములను చేశాడు, ' అనేకకోటి 
గోదానములను' హిరణ్యహలశతసహ్మసదానములను చేశాడు." 
గాన. అప్రతిహత సంకల్పుడు మహా 'సెనుడనే కుమారస్వామి 
భకు దు. అశ్వమేధయాగం చేయడం చాలా కష్టసాధ్యం అయిన 
పని. అనేకమంది రాజులు తన అధికారానికి తలలొగ్గిన పరా 
(క్రమశాలిగాని ఈ యజ్ఞం చెయ్యలేడు. అల్లాగే వాజపేయయాగం 
చేయడానికి ఎంతో అరబలం, అంగబలం కావాలి. ఈ యజములు 
చేసి చాంతమూలుడు స్మమాట్‌ సార్వభౌమ బిరుదులను _వషహ్మో 
చాదు. నాగారునకొండలో దొరికిన ఒక సంభంమీద ఈ మహో 


జ mar 
రాజు హొ ణ్యదానంచెయ్యడం యజ్ఞములు చేసినతరా౭త ఊరే 
గడం శిల్సించబడినవి ఇతని రాజ్యం పళ్చిమోత్తరంగా ఉజ్జయినీ 
పాలనా రననునలానికినాకాలాయినద దాణా నన ననన ్మ 


పాలకులయిన శకక్షాత్రపుల రాజ్యంవరకూ, దక్షీణపశ్చిమాన వన 
వాసీపాలకు లెన ఆంధ్రభృత్యుల రాజ్యంవరకూ వ్యాపిం: 
ఉందేవి. చాంతమూలుడు మంచి రాజనీతి చతురుడు. ఇతడు తన 
సోదరి చాంతి(శ్రీని పూగియులనే తెగకు చెందిన స్కంద (శ్రీకి, 
తన కూతురు అడవిచాంతి(శ్రీని ధనకులనే తెగకు చెందిన స్కం 


ఇవ్వకు రాజులు 11 





విశాఖుడికీ వివాహము చేసి ఇరుగుపొరుగు వల్ల (ప్రమాదం 
రాకుండా చేసుకున్నాడు. నాసిక (ప్రాంతంలో విజృంభిస్తూండిన 
ఆభిరుల ఎల్ల ఇప్రమాదం రాకుండా వారికి పొరుగున రాజ్యం 
చేస్తూన్న శకక్షొత్రవుల ఆడపడుచు ర్ముదధరభట్టారిక అనే ఆమెను 
ఈ మహారాజు తనకుమారుడు (శ్రీవీరపురుషదత్తుడికి పెళ్ళి 
చేశాడు ఈ విధంగా మహాప్రతిభాశాలి అయిన యీ మహారాజు 
దక్షిణాపధంలో ఏకై కస్నమాట్టుగా వెలుగొందాడు. 


(భ్రీబీరఫ్రుడవదత్తుడు : ఇతడు తండ్రిఅంత ప్రతిభాశాలి 
కాకపోయినా తనకి సం[క్రమించిన విశాలమైన సామాజ్యాన్ని 
నిలచెట్టుకోగలిగాడు. తన తండ్రి చూపిన రాజనీతినే అనుసరిస్తూ 
యీ మహారాజు తన కుమా _ర్టె కొడబలి(శ్రీని వనవాసి మహా 
రాజయిన శివస్క_ందనాగశ్రీకి ఇచ్చి వివాహం చేశాడు ఇతని 
ఆధవరాజ్యసంవత్సరంలో ఇతని మేనత్త చాంతి(శ్రీయొక్క, 
ఇతరరాజవంశస్రీలయొక్క_ సహాయంతో నాగార్జునకొండలో యలో 
బుద్దుడి ధాతువుమీద నిర్మించబడిన మహాచై త్యం చక్కని శిల్చ 
ఫలరాలతో కొ_త్తదిగా చేయబడింది. ఈ మహారాజు తన పద 
హారవరాజ్యసంవత్సరంలో తాను అంతవరకూ అవలంబిస్తూ వచ్చిన 
వె!దికమతాన్ని వదలి బౌద్ధమతాన్ని అవలంబించాడు ” ఈ 
ఘటన నాగార్జునకొండశిల్పములలో చక్కగా నిరూపించబడింది. 

బహుభ్రుల చాంతమూలుణు : ఇతడు పదకొండు సంవత్సర 
ములు రాజ్యంచేశాడు. ఇతని కాలంలోకూడా విజయపురిలోని బౌద్ద 


12 నాగార్గున కొండ 








తీర్థం బాగా వర్టిల్లింది. ఇమ్వాకురాజవంశ పు స్త్రీలు చాలామంది 
విహారాలనూ, మండపాలనూ కట్టించారు. 

దభళ్రదవదత్తథు : ఇశ్వెకురాజులలో ఇతడు కడపటి 
వొడు. ఇతని పరిపాలననిగురించి వివరాలు ఏమీ తెలియవు. 

ఈ కాలంలో దక్షిణాన పల్లవులు విజృంభించారు. బిహుళః 
వీరు సాతవాహనస్మామాజ్యం దక్షిణసీమలో సామంతులుగా 
వుండి వుంటారు. ఈ పల్లవవంశీకుడయిన సింహవర్మ వనవాసి 
పాలకులైన ఆంధ్రభృత్యుల. రాజప్యత్రికను పెళ్ళి చేసుకొని 
ఆరాజ్యానికి ఏలిక అయాడు. అక్కడ నించి విజృంభించి అతడు 
దక్షిణంగా కంచివరకూ పోయి, ఆనగరాన్ని పట్టుకొని దానిని 
తనకు రాజధానిగా చేసుకున్నాడు. ఆమీదట సింహవర్శ ఉత్త 
రంగా దండెత్తి వచ్చి, ఇత్వెకులనీ, వారి సామంతులనీ ఓడించి, 
హారి పరిపాలన అంతమొందించాడు. కృష్థానదివరకూ గల 
భూమిని అంతనీ జయించి, ధాన్యకటకంలో ఒక (ప్రతినిధిని ఉంచి 
యీ మహారాజు యీ (ప్రాంతాన్ని పరిపాలించసాగాడు. చరిత్ర 
(ప్రసిద్ధమైన ఇక్షికుసామాజ్యం ఈ విధంగా నశించిపోయింది. 


1. PII 2 PIII 3. PLII 
4. Pl IV 5 PIV 





శాసనములు 


నాగార్జునకొండలోయలో జరిగిన ఖననపరిళోధనలో 
కట్టడములతోటీ, శిల్పాలతోటీపాటు ఎన్నో శాసనములుకూడా 
దొరికినవి. ఈ శాసనములవల్లనే మనకు ఈ కట్టడములను 
గురించీ, ఇత్వొెకురాజులని గురించీ ఆనాటి బౌద్ధమతాన్ని గురించీ 
వివరాలు తెలియవస్తాయి. 

ఈ శాసనాలు చూడడానికి ముచ్చటగా వుండే లిపిలో 
(వ్రాయబడినవి. ఈ లిపికి (దాహ్మీలిపి అని పేరు. ఈ శాసనాల 
భాష (ప్రాకృతం. ఈ (ప్రాకృతభాష సంస్కృతానికి చాలా దగ్గ 
రగా వుంటుంది. ఈ శాననాలలో సామాన్యంగా (హన్వాక్షరాలు 
ఎక్కువగా వుంటాయి. అలాగే ద్విత్వాక్షరాలకి బదులుగా రెండేసి 
అకీరాలుఉంటాయి. (4. (శ్రీకి బదులు సిరి; స్త్రృంభకిబదులుతభ్యా. 

నాగార్జునకొండలో దొరికిన శాసనాలు Epigraphia 
lndica అనే పుత్రిక ౫Xవ సంపుటము 1.37 పుటలలోనూ, 
౫X1 వ సంపుటం 61.7! పుటలలోనూ, XX1xX వ సంపుటము 
131-139 పుటలలోనూ, నాగా ర్జనకొండసంచిక 32.34 పుటల 
లో మూలపారములతోటిీ, “న్యాభ్యానములతోటీ (పకటించ 
బడినవి. ఇవి మొత్తం 44 శాసనాలు ఉన్నవి. 


నాగార్జునకొండ 


FLT మి. 








ఈ శాసనాలు ఇత్వెరురాజులలో రెండవవాడై న శ్రీవీర 
పురుషదత్తుడియొక్క_, మూడవవాడై న ఏహువుల చాంతమూలుడి 
యొక్క_ పరిపాలనాకాలంలో వేయబడినవి. వీటిలో ఆయా" 
రాజ్యసంవత్సరాలు, బుతువులూ, పకొలూ చెప్పబడతాయి కా 
ఏ శకమూ పేర్కొనబడదు. 

శాసనములనించి ఎన్నో చార్మితకాంళశాలు తెలుస్తాయి. 
మొదటి చాంతమూల మహారాజు అశ్వమేధము, అగ్నిష్టోమము 
మెదలయిన యజ్ఞాలూ, గోహిరణ్యహలాది దానాలూ చేశాడనీ, 
అతడు కుమారస్వామి భక్కుడనీ ఇందుమూలంగానే తెలుస్తుంది 
పురుషదత్తుడు శకరాజుల అల్లుడనీ, అతని కూతురు వనవాసి 
రాజుభార్య అనీ శాసనాలవల్లనే తెలుస్తుంది. అలాగే యీశాస 
నాలు ఆనాటి బొద్దాన్నిగురింది వివరాలు తెలుపుతాయి. ఇచ్చట 
అపరమహావినశై లీయులు, బహుళ్ళతీయులు, మహిశాసకులు 
అనే భిక్షుశాఖలవారూ, సింహళద్వీప భితువులూ నివసించెవారని 
శాసనాలమూలంగానే తెలుస్తుంది. అలాగే ఇక్కడి కట్టడాలని 
గురించి వివరాలుకూడా వాటివల్ల న తెలుస్తాయి ఈ శాసనాలు 
దొరికివుండకపోతే ఈలోయలో బుద్దుడి ధాతువుమీద నిర్మిచ 
బడిన మహావై త్యం వుండేదనీ, ఇక్కడి విహారాలు ఫలోనౌ 
ఫలానా వ్యక్తులు కట్టించారనీ, న్లాగార్జనకొండకు (శ్రీపర్వతపొనే 
"పేరు వుండేదనీ అనే వివరాలు మనకు తెలిసేవి కావు. 

ఈ విధంగా ఇక్కడ లభించిన శాసనాలు చరిత్రరనకి 
చాలా ఉపకరిస్తాయి. 


శిల్పాలు 23 





(12) మవోవంనిర్భాణం” : అనేక [పాంతాలలో అనేక 
వేలమందికి తన ధర్మాన్ని బోధించి తిన 80వ యేట బుద్దుడు 


కుశీనగరము, రామ[గ్రామమూ అనే రెండు (గ్రామాల సరిహద్దులో 
కొద్దిగా జ్వరం తగిలి పరమపదించాడు. ఆతర్వాత అతని 
పనన సయ ననన ననన 

శిష్యులు అతనిని ఒక చైత్యం రూపంలో ఆరాధించారు 


జాతకకధల శిల్పాలు 
న్‌ య 2 a ల్య 
వోధిసత్వుడు సిద్దార్ధుడుగా అవతరించక పూర్వం ఎన్నో 
జన్మలు ఎత్తి ఎన్నో మంచిపనులు చేశాడట. ఈ పూర్వజన్మ 
వృత్తాంతాలకు జాతకములని పేరు ఇట్లాంటి జాతకకధలు కొన్ని 
ల కాయ నల! 
వరదలు ఉన్నాయి. ఇతరచోట్ల వలెనే నాగార్హునకొండలోగల శిల్పా 
కత నక క క య. 
లలిగీకూడా _జాతకలధలు శిల్చించబడినవి_ శ్రక,డ,.. తొమ్మిది 
తనా నాతి నమ మా 
జాశ్గకముల శిల్నాలు కనిపిస్తాయి. కవి యీ [క్రింద సంగ్రహంగా, 
వర్తి ంచబడుతున్న వి : 

' (ఇ) డబ్ళుగ్గజాతకం” : బోధిసత్వుడు ఒకప్పుడు మహో 
సధుడనే పేరుతో ఒక_వ ర్తకుడి కుమారుడుగా పుట్టాడు. చిన్న 
నటల. స దడదడా డడ లనతాలనరనలాలతవాటితాయలులలుతవల ద రాయా జాడ బాయ నంయాడాడారద వ్రతాలు. 
తనంలోనే మహామేధావి అని పేరు తెచ్చుకున్న ఇతనిని రాజు 
మంత్రిగా నియమించాడు. అదివరకే నలుగురు మంత్రు లున్నారు. 
వీళ్ళకి మహోసధుడిమీద అసూయ కలిగింది. అతన్ని ఎలాగైనా 
నాశనం చెయ్యాలని సంకల్పించి వారు నలుగురూ రాజుగారి 
ఇంటినుంచి కిరీటంలోని మాణిక్యమూ, కంరాభరణమూ, ఉన్ని 
కంచుకమూ, బంగారు పాదుకలూ దొంగిలించారు. ఆతర్వాత 


24 నాగా ర్జు నకొం౦ండ 
వీటిని తమ కానుకలుగా మహోసధుడి భార్య అమరకు పంపిం 
చారు. ఆమె భర్తను మించిన మేధావి. ఆమె ఈ వస్తువులలో 
దేనిని ఎమంత్రి పంపాడో బుజువు సంపాయించి వుంచింది. 
ఈ మంత్రులు రాజుదగ్యరికి వెళ్ళి పోయిన వస్తువులు మహోస 
ధుడి యింట్లో వున్నాయని చెప్పారు. రాజు మహోసధుడిమీద 
మండిపడ్డాడు. దీనితో భయపడి మహోసధుడు ఊరు విడి" 
పారిపోయాడు. ఆమీద మంత్రులు అమరతో వినోదించాళ 
ఒక్కొక్కరే ఆమె యింటికి వచ్చారు. ఆమె ఒక్కొక 
మంత్రికే తల గొరిగించి, ఒక చాపలో చుట్టబెట్టించింది. తర్వా 
ఆమె రాజుగారి వస్తువులతోటీ యీచాపచుట్టలతోటీ ఆస్థానా 1 
వెళ్ళి నిజం రుజువుచేసి తన భర్త నిర్దోషిత్వాన్ని స్థాపించింది. 

(2) భంపెయ్యజాతకంి : ఒకప్పుడు బోధిసత్ను )) 
చంపెయ్యుడనే నాగరాజుగా అవతరించాడు. అతడు అప్పుడప్పు ౫ 
మనుష్యులతో కలిసి ఉపవాసాలూ, (వ్రతాలూ చేసేవాడు. ఒకనె " 
ఒక [బాహ్మణుడు మంత్రం వేసి యీ నాగరాజును కేసి ఆ నే 
విధాల అతనిని ఆడించి డబ్బు సంపాయిస్తూవచ్చాడు, ఓక గే 
కాశీరాజు ఎదుట ఈ ఆట జరుగుతూంది. ఇంతలో నాగరాజుభా ర 
అక్కడికి వచ్చి కాశీరాజుతో తన భర్త వృత్తాంతం చెప్పి అతనిని 
విడీపించింది. 

(9) మయాంధాతువాలతరం్‌ : టోధిసత్వుడు ఒకసారి 
మాంధాత అనే పేర ఒక రాజుగా జన్మించి గొప్ప చక్రవర్తి 
ఆయాడు. ఇక్కడ అనుభవించిన సుఖం చాలక అతడు స్వర్గానికి 





శిల్పాలు 25 





వెళ్ళాడు. ఇం(దుడు అతనిని గొరవింది అర్హరాజ్యం ఇచ్చాడు. 
ఈ రాజ్యం చిరకాలం పాలించాక మాంధాతకి ఇంద్రుడిని చంపి 
అంతరాజ్యమూ తానే ఏలాలనే దుర్చుద్ది కలిగింది. వెంటనే అత 
నికి హరాత్తుగా ముసలితనం వచ్చేసింది. కాని స్వర్గంలో ముసలి 
తనం ముదరడానికి వీలులేనందున అతడు కింద భూమిమీద పడి 
పోయాడు అనుచరులు అతనిని పట్టుకుని శయ్యమీద వుంచారు. 
తర్వాత మాంధాత భూమిమీదా, స్వర్గంలోనూ కూడా లభించే 
సుఖం శాశ్వతం కాదనీ, ద్లానికోసం ఆశపడవద్దనీ లోకాన్ని 

(4) లిబిడాతరంిో” : బోధిసత్వుడు ఒకసారి శిబిచక 
వంర్తిగా జన్మించి గొప్ప దాత అని పేరు పొందాడు. ఒకప్పుడు 
ఒక గద్ద బారినించి తప్పించుకుని ఒక పావురం శిబిశరణు 
చొచ్చింది, గద్దరూపంలో వచ్చిన ఇంద్రుడు పావురానికి బదులుగా 
శిబిని ఎత్తుకు ఎత్తు తన మాంసం ఇయ్యమన్నాడు. శిబి తన 
మాంసం ఇచ్చి గౌరవం నిలుపుకున్నాడు. 

(లొ) మవోవద్యశాతతం” : ఒకప్పుడు బోధిసత్వుడు 
మహాపద్ముడనే పేర కాశీరాజు కొడుకుగా అవతరించాడు. అతని 
తల్లి చనిపోగా తండ్రి మరియొక ఆమెను పెళ్ళి చేసుకున్నాడు. 
ఒకసారి రాజు యుద్ధానికి వెళ్ళాడు. ఈ సమయంలో సవతితల్లి 
యువకుడైన మహాపద్ముడినిచూచి మోహించింది. మహాపద్ముడు 
ఆమెని తిరస్కరించాడు. దీనితో అతనిమీద పగబట్టి అతని 
సవతితల్లి రాజు యింటికి రాగానే మహాపద్ముడు తనని బలవంతం 


26 నాగారున కొండ 





చేశాడని విలపించింది. ఉఊ(గుడై ముసలిరాజు కుమారుడిని ఒక 
కొండమీదనించి కిందికి తోయించాడు. ఒక నాగరాజు అతనిని 
రక్షించి అర్థరాజ్యం ఇచ్చాడు. ఏడాదికూడా గడవకుండగానే 
మహాపద్ముడికి వైరాగ్యం కలిగి, పిమాలయాలకి పోయి ముని 
వృత్తి అవలంబించాడు. కొందరు రాజభటులు ఇతనిని ఆనవాలు 
పట్టి కాశీరాజుతో చెప్పారు. వెంటనే తండ్రివచ్చి ఇంటికి రమ్మని 
కొడుకును బతిమాలాడు. మహాపద్ముడు రానన్నాడు. ఆమీదరాజు 
తనని మోసంచేసిన రాణిని చంపించాడు. 

(ర) మభివాతతం'* * ఈ జాతకంలో భాగవతంలోని 
కృష్ణుడి జనన వృత్తాంతం ఉంటుంది. కంసదేశానికి మహాకంసు 
డనే రాజు ఉండేవాడు. అతనికి కంస, ఉపకంస అని యిద్దరు 
కొడుకులూ, దేవగర్భ అనే కూతురూ ఉండేవారు. ఈమెకు 
పుక్లే కుమారుడు కంసవంశాన్ని నాశనం చేస్తాడని జోస్యం 
చెప్పారు పెద్దలు. కంసుడు రాజయాక చెల్లెలిని ఒక యింటిలో 
ఖై దుచేశాడు. ఇంతలో ఉపసాగరుడనే రాజప్పుతుడు ఇక్కడికి 
వచ్చాడు. ఇతడూ దేవగర్భా ఒకరినొకరు _పేమించుకుని, 
నేవకులని వశపరచుకొని తరచుగా కలుసుకునేవారు. వీరికి 
చాలామంది పిల్లలు కలిగారు. అందులో ఎనిమిదవవాడు కృష్ణుడు. 

(7) దీఖీతికోనలజాతకంో : ఒకప్పుడు కోసలదేశానికి 
దీఘీతి అనేరాజు ఉండేవాడు. కాశీరాజు దండె త్తివచ్చి ఇతనిని 
తరిమివేశాడు. దీఘీతి భార్యతో కలిసి కాశీరాజ్యపు సరిహద్దులో 
ఒక పల్లెలో ఒక కుమ్మరి యింట్లో తల దాచుకుని కాలక్షేపం 


శిల్పాలు 27 





చేస్తూ వచ్చాడు. అప్పుడు అతనికి దీర్హాయువనే కొడుకు పుట్టాడు. 
కొన్నాళ్ళకి కాశీరాజు దీఘీతిని ఆనవాలుపట్టి అతనిసీ భార్యనూ 
చంపించేశాడు. దీఘీతి తనకొడుకుకి “ద్వేషాన్ని (ప్రేమతో 
జయించు అని బోధించి మరీ పోయాడు. కొంతకాలానికి దీర్జా 
యువు కాశీరాజు కొలువులో చేరి, ఒకనాడు అతనిని చంపి పగ 
దీర్చుకోబోయాడు. ఇంతలో తండ్రి ఉపదేశం జ్ఞాపకానికి వచ్చి, 
తన వృత్తాంతం రాజుకి తెలియచేశాడు. కాశీరాజు ఇతనికి కోసల 
రాజ్యం ఇచ్చేశాడు. 


చారిత్రక శిల్ఫాలు 

నాగార్జునకొండ వద్ద దొరికిన కొన్ని శిల్పాలు ఇక్ష్వాకు 
రాజుల చరిత్రకి సంబంధించిన కొన్ని ఘట్టాలని నిరూపిస్తాయి. 
వాటిలో ఈక్రిందివి ముఖ్యములు : 

(7) బ్రోవ రి: ఈ పేరువి రెండు శిల్పాలు ఉన్నవి. 
వీనిలో మధ్యన రాజు ఉన్నాడు. చుట్టూ అతని లాంఛనములు 
అయిన రాణులూ, మంత్రులూ, సేనాపతీ, చక్రమూ, కంరాభర 
ణమూ, ఎనుగూ, గుర్రములు మొదలై నవి ఉన్నవి. _ఈ రాజు 
మొదటి ఇక్వికు చాంతమూలుడు, 

(£) ₹_బోధిక్కారము : ఇలాంటివి రెండు శిల్బాలు 
ఉన్నవి, వీటిలో ఒక రాజు కొందరు వ్యక్తుల యెదురుగా ఒక 
శివలింగాన్ని కింద పడదోసి, కుడికాలుతో (తొక్కుతూ ఉన్నాడు, 
ఈ రాజు ఇత్వొాకులలో_మ్లైద్రటి వీరప్తురుషదత్సుడు. 


28 నాగార్జునకొండ 





(3) యుద్ధము : ఇది రెండుపకొలవారికి జరిగింది. ఒక 
వె పు ఏనుగులూ, గుర్రాలూ ఉన్నవి. రెండోవైపు సామాన్య 
(ప్రజలు. ఇది వీరపురుషదత్తుడు (ప్రజలతిరుగుబాటును అణచిన 
ఘట్టం. న నన నవ న 
రా (4 బౌద్దన్సృతారం . ఇందులో ఒకవె పున రాజు శివ 
లింగాన్ని కాలితో [తొక్కుతున్నాడు. రెండవవై పు అతడు బోధి 
సత్వుని కాళ్ళకింద కూర్చుని వున్నాడు. ఈ: రాజున్నూ వఏరపురుష 
దతు దే. 

(లొ దానాలు * ఒక _స్తంభంమీద అయిదువరుసల శిల్పం 
ఉన్నది. అడుగువరుసలో బంగారపు ముద్దల రాశి ఉన్నది. దానిని 


ఒక రాజు ధారాపూర్వకంగా దానం చేస్తున్నాడు. పై వరు 


౧6... 


న ను 
సతో రాజు ఏనుగుని ఎకి. ఊరేగుతునాడు. ఇంకో శిలుంలో 
రాజుముందు ఒక ఆవును నిలిపి అలంకరిస్తున్నారు. ఈరాజు 


ననన... కక ప న ge pl 
మొదటి చాంతమూలుడు. ఈ దృశ్యాలు గోహిరణ్యదానాలనీ, 


అశ్వ మేధవాజ పేయయాగాలనీ సూచిస్తాయి. 
మ తానా రాకా టక పాత 


వివిధ శిల్పాలు 


వీటిలో అనేకము లున్నవి. అందులో బుద్ధపాదాలుగల 
పలక, చైత్యం బొమ్మగల పలకలూ, సింహాలు |త్రిరత్న 
చిహ్నాలుగల అంచుదూలాలు," మాలాలంకారములుగల పలకలు, 
ఒక శకయోధుడి బొమ్మగల పలక, మిధునశిల్సాలూ ముఖ్యము 
లై నవి. 


శిల్పాలు 29 





నాగార్జునకొండ శిల్పి మరి యితరచోట్ల శిల్చులు చూపిం 
చని విశిష్టమయిన పద్దతిని బుద్దజీవిత దృశ్యాలనీ, జాతక కధలనీ 
విశాలమెన (ప్రదేశంలో చిత్రించి దృశ్యానికీ దృశ్యానికీ మధ్య 
కొదిపాటి జాగాలలో అత్యద్భుతములై న మిధునశిల్పాలని 
సృష్టించాడు అనేకమహాకవుల కావ్యములలో వర్ణించబడిన 
శృంగారభావాలకీ, నాయికానాయకుల చి _త్తవృత్తులకీ గట 
దిది యీ శిల్చి వాటిని చలవరాతిలో (ప్రతిబింబింపచేశాడు. ఇలాటి 
మిధున శిల్పాలు ఎన్నో వున్నవి. వాటిలో యీ [క్రింది మూడు 
శిల్చాలూ ఎంతో హృద్యములుగా వున్నాయి. 

(1) మఢుప్యాతనమర్చుణంి : ఒక ప్రియుడు చిరకాలం 
ఎర్కడనో వుండి తన (ప్రియురాలివద్దకి వచ్చి, పూర్వం వలెనే 
ఒక పాత్రలో మధువుపోసి ఆమెకి ఇస్తాడు. అతడు దిగ్గర 
లేనప్పుడుమధుపానం చేసే అలవాటు తప్పిపోయినందున ఆమె 
ముఖం ఒక వైపుకి తిప్పుకుంటుంది. 

(2) రాగోదయంి”: ఒక నాగుడు చిరకాలానంతరం 
(పియురాలివద్దకు వచ్చి వినోదభాషణాలతో కాలం వృథా చేస్తాడు. 
నాగినికి అంతలో రాగోదయం అవుతుంది. ఆమె తన చెవికి 
వున్న పద్మరాగాభరణాన్ని చూపించి తన రాగోదయాన్ని అత 
నికి సాంకేతికంగా సూచిస్తుంది. 

(ల) నితంఖాన్నావణ” : ఒక (ప్రియుడు కుపిత ఆయిన 
(ప్రియురాలి దగ్గరకు చేరి ఆమెకి రాగోద్దీపన కలిగించే నిమిత్తం 
అంగస్పర్శచేస్తూ వీపు నిమిరి, నడుము తడమవలెనని నత 


30 నాగార్జ్దనకొండ 





మధ్యంలో ఎంతతడిమినా నడుము దొరకదు. అంతతో విసిగి 
అతడు చేతిని కిందికి పోనిచ్చి నితంబస్పర్శ చేసి కృతకృత్యుడు 
అవుతాడు. 


8 Pl Vil 9 Pi VI 10 Pl IX 

11 Arch.Sur Ind, Mem No 54, Pl XXIa 

12 IbdPl XXXIIa 13 Pl X 

14, Arch Sur Ind Mem No $4,Pl XXIIa 

15 Pl XI 16 Pl XII 

17 Arch Sur Ind Mem No 54, ౨1 XXXIIb 

18 Pl XII 19 Arch Sur Ind Mem No 54 Pl XXXVIIIa 
20 IbidPl XXXVIIb 21 101621 XXXIXa,b 
22 IbidPl XLIla 23 1016401 XLV b24 IbidPl XLVIa 

25 IbidPl. XLVIIa 26 Pl XIV 27 Pl. XV 

28. Pl XVIa 29 Pl XVIb 30. Pl XVic 





నాగార్జున ఎగర 


భారతదేశాన్ని అతి తరచుగా పీడించే బాధలలో క్షామ 
బాధ చాలా ముఖ్య మయినది. పంటలు సరిగా పండక పోవడం 
వల్ల తగినంత ఆహారం దొరకక అనేకమంది బాధ పడుతూం 
టారు. మనదేశంలో ఆహారోత్పత్తి ఎక్కువ అయితేనే కాని 
మనకి క్షామ బాధ తప్పదు. పంటలు ఎక్కువ కావాలి అంటే 
ఇంతవరకూ వీడుపడి సాగులోకి రాకుండా వున్న భూమికి నీటి 
సదుపాయం లభించాలి. స్వతంతభారత (ప్రభుత్వం ఈముఖ్య 
సమస్యని ఎదుర్కొనే నిమిత్తం అనేక (ప్రాజెక్టులు (ప్రణాళికలు 
తయారు చేసింది. (ప్రస్తుతం అనేకనదులలో నీరు చాలాభాగం 
వృథాగా సముద్రంలోకి పోతూన్నది. ఈ నదులకి అడ్డకట్టలు కట్టి 
వాటిలో నీటిని నిలవ చేసి మెట్ట ప్రాంతాలకి మళ్ళించి వాటిని 
సాగులోకి తెచ్చే నిమిత్తం యీ (ప్రణాళికలు ఏర్పడినవి. 

ఆంధ్రదేశంలో కృష్ణాగోదావరులు ముఖ్యనదులు. వీటిలో 
చాలా నీరు వృథాగా పోతూన్నది. అందుకని (ప్రభుత్వంవారు 
గోదావరికి అడ్డకట్ట కట్టి రామపాదసాగరం ఏర్పాటు చెయ్యాలనీ 
కృష్ణకి అడ్డకట్ట కట్టి నాగార్జనసాగరం ఏర్పాటు చెయ్యాలనీ 
సంకల్పించారు. 


32 నాగార్జనకొండ 





కృష్ణానదిలో ఎన్నో ఉపనదులూ, వాగులూ కలుస్తాయి 
ఒక్క బెజవాడ దగ్గరనే ఏడాది మొత్తం మీద ఎల్లప్పుడూ 
1715 T,M C అడుగుల నీళ్ళు ప్రవహిస్తూంటాయి. ఈ నదికి 
సంబంధించి ఇదివరకే కొన్ని (ప్రణాళికలు సాగుతూన్న వి. వీటి 
వల్ల ఉపయోగపడే నీరూ ప్రస్తుతం ఉపయోగ పడుతూన్న 
నీరూ మొత్తం పోను ఇంకా 9710 T.M.C. అడుగుల నీరు 
మిగిలి వృథాగా పోతూంది. 

ఈ మిగిలే నీటిని ఉపయోగించే నిమిత్తం సిద్దేశ్వరం, 
నందికొండ, పులిచింతల అనే చోట్ల నదికి అడ్డకట్టలు కట్టాలి 
అని ఒక పధకం ఉన్నది. సిద్దేశ్వరంకట్టనల్ల 3.64 లక్షల ఎక 
రాల భూమినీ, నందికొండకట్ట వల్ల 31.38 లక్షల ఎకరాలభూమినీ, 
పులిచింతల కట్టవల్ల మరికొన్ని లక్షల ఎకరాలభూమిని సాగు 
చెయ్యడానికి సరిపోయే నీరు లభిస్తుంది. ఇది కాకుండా ఈ కట్టల 
వల్ల 175,000 K. W.© విద్యుచ్చక్తి నికూడా ఉత్పత్తి చెయ్య 
వచ్చును. 

పైన చెప్పబడిన స్థలాలు అన్నిటిలోకీ నందికొండవద్ద 
కట్ట కట్టడం సుకరమూ, లాభదాయకమూను. నందికొండ అనే 
(గామంవద్ద నదికి అడ్డంగా కట్ట కడతారు. ఈ స్థలం అటు 
మాచర్లరై లుస్టేషనుకు 10 మైళ్ళదూరంలోనూ, ఇటు మిరియాల 
గుడా దేవరకొండ రోడ్డుకు 10 మైళ్ళదూరంలోనూ ఉన్నది. ఈ 
కట్ట 8,860 అడుగుల పొడుగు వుంటుంది. దీనిమూలాన కృష్టా 
నది నీరు 110 చదరపుమైళ్ళదూరం ఎగువకి వ్యాపిస్తుంది. ఈనీటిని 


నాగార్హున సాగరము $3 





నదికి కుడివై పున ఒకటీ, ఎడమచై పున ఒకటీ రెండు కొలువలు 
తన్వి వాటిలోకి మళ్ళిస్తారు. కుడివైపున కాలవ 276 మైళ్ళ 
పొడుగు ఉంటుంది. దీనిమూలాన గుంటూరుజిల్లాలోని సత్తెనపల్లి 
నరసరావుపేట, ఒంగోలు తాలూకాలు పూ రిగానూ, పల్నాడు, 
వినుకొండ, గుంటూరుతాలూకాలు కొంతవరకునూ, నెల్లూరు 
జిల్లాలో కందుకూరు, కొవ్వూరు, కావలితాలూకాలు పూర్తిగానూ, 
దర్శి, పొదిలి, కనిగిరి, ఉదయగిరి, ఆత్మకూరు తాలూకాలు కొంత 
వరకూనూ కర్నూలుజిల్లాలో కొద్దిభాగమూ సాగుబడిలోకి వస్తాయి 
ఎడమవై పు కాలవ 140 మైళ్ళ పొడుగు ఉండి హైదరాబాదు 
రాష్ట్రంలొని వరంగల్లు, నల్లగొండజిల్లాలలో కొంతభాగానికీ 
ఆంధరాష్ట్రంలో కృష్ణాజిల్లాలోని నందిగామ తాలూకాకీ వ్యవ 
సాయానికి నీరు అందిస్తుంది. 

ఈ నందికొండ కట్ట కట్టడానికి తొమ్మిది సంవత్సరాల 
కాలం పడుతుంది. దీని నిర్మాణానికి 21.28 కోట్ల రూపాయలు 
ఖర్చు అవుతుంది. అం 

ఈ కట్టవల్ల ఇప్పుడు వీడుపడివున్న భూమిలో కొన్ని 
లక్షల యెకరాల నేల సాగుబడిలోకి వస్తుంది. ఇందువల్ల 
ఎక్కువ ఆహారధాన్యాలు ఉత్పత్తి అయి కరువు కాటకాల బాధ 
చాలావరకూ తగ్గుతుంది. ఈ కట్టమూలంగా తయారయే విద్యు 
చ్చక్టివల్ల చాలా(ప్రదేశానికి దీపాలసౌకర్యమూ, పరిశ్రమలకి 
శక్తి సౌకర్యమూ, లభిస్తుంది. కాని దీనినిర్మాణంనల్ల ఆంధ్రదేశ 
చర్మితకూ, ఆంధ్రదేశకళాచరిత్రకూ, ఆరంధ్రదేశీ మతచరి(త్రకా 


34 నాగారునకొండ 








అతిముఖ్యమైన నాగార్జునకొండలోయ కృష్ణాగర్భంలో లీనమయి 
ఫోతూంది బుద్ధభ గవానుడి ధాతువుమీద కట్టబడిన పమిత్రమహో 
చెత్యం మనకి కనుపించదు. బోధిసత్వనాగార్లునుడి విద్యాపీరం 
యా జ 

కనుమరుగై , పోతుంది. ఇక్ష్వాకు చక్రవర్తుల రాజధానిగా కీర్తి 
చెందిన విజయపురి అదృశ్యమైపోతుంది. ఈ పవి(త్రనిర్మాణాలూ, 
స్థలాలూ భావుకులై న వారి హృదయఫలకాలమీదనూ, మనో 
వీధులలోనూ మాత్రం నిలిచి వుంటాయి. 





Plate |. 





నందలి చాంలమూలుదు గోదాన మజబయు& 


Plate lt. 





ఇషుదటబో చాంలమూA హారి ణ్యదాన ము చేయుట 


Plate Ill, 


r 


లుశు, అతిని జడం అలంరొంములు 


wo ఎ 


త్య 2 
టం సా 





Plate 1౪. 





g 
eR 
bt 
స 
(a 


Bayes 


1 
i 





teats 


Plate V 


dow 





౫౨౦౪౦౪ 


వతం అ 


య 
ఖు 


es 


లుడఇదతుడు బొ 


Plate VI. 


Te 


He yO 


MR a 


hee 





నను 


నన. 


టన 
i es s 


11. 
నం 


a 


1; 


న 


1 
యన 
ల 


ot 


సరన 
మ 
rn 


Ee 


క 
a 


(1 
1 


టల! 

be 

ను 
ఫ్‌ 

వ 


san 
ay 


Prana is ష్‌ 


గొ 


© 


రు ర ys 
came న 


నన 


నం 
న మ. 


సనం, న ర 
న న. న 


ననన 
మ న 


పమ 
నవ 


న 
నను 


మున 


i 
నన 
మ మ. 


వ RE 
a మ్‌ 


మర RE స్‌ లం 


నర 


anes 


SE 


గ్ధాపేణాటి 


Rr ee ee 
ల 


ర న న 


ననా. 


rR 
మం 


వ 


లా 


- 


unten 
ra 


a 
. 
మ 


మ 


న. సబ్జీ; 
వ. 


న 
న 
చ 


న. 





Plate Vil. 





తువతన్ఫూర్గంలో 


ts 


బిభికాకీడ 





Plate ౪111. 


బోధినత్లుంశి అవతర ణము 





Plate IX, 


య 





Plate X- 





Plate XI, 





Plate ౫||, 


ps 
నం. 


ధర్భ్రబ వబ రసం 





Plate XIII. 


rao 





Plate XIV. 


ల 


టో 


న nnn 





Plate XV, 


es 


రా క 
ee 


అసం 





Plate XVI. 


bral 


1. 
| 


ie 


సహ 
లె 


ణిత్‌ండొాగ౮ 


6, 





మరస 





చెత్యూవలనిన ళ్‌ల్పుళ్ర అత్భ్రతిబ్యితొం 





